





వేదకథాభారతి - 4 


దధ్యందగ మహర్షి 


రచన 
పాఫెనల్‌ ఎస్‌. సత్యనాలాయణ మూర్తి 


ప్రధాన సంపాదకుడు 
పాఫెసల్‌ ఎస్‌. బి. రఘునాథాబాళ్ళ 





ప్రచురణ 
డాక్టర్‌ ఐ.వి.సుబ్యారాపు, ఐ.ఏ.ఎస్‌., 


కార్యనిర్వహణాధికారి 


తిరుమల తిరుపతి దేవన్గానములు, తిరుపతి 
1999 


౬0447114 89644షగష?! -4 
రిగిరాశ/షిండ సుని 


ర 
నొాగంగం550/ 5. 5డిల్‌(2ిగడగవ/2గతి సోలి? 


౮౧౪౪ ౬౯6౮10 
నిగంగం550/ 5. 8. గి౭ం్రగీ(ం౧4టితింగ్‌ఎగ/2 


[౯|౧:1 661౪0౧ 1999 
౮౦౧165 : 10,000 


నం౦0119౧96 0) : 


లగ /.౪. 5టజలీలీ2ి గిం, 45. 
ద౬:6064/“6 ౦గం8! 

104౧౬412 11౧౫౧౭౪ 6౪2862౧8౧౫ 
101086. 


నిగం6 : 


న11౧196 4 
తిని ఆని ౧4౬౯1105 
53, (౪౧921౪) ౧.5. ౦2౧6౮9౧౩ 
7104086 € : 30184 


మామాట 


డాస్టర్‌ ఐ.వి. సుబ్బారాపు, ఐ.ఏ.ఎస్‌. 

కార్యనిర్వహణాధికారి 

తిరుమల తిరుపతి దేవస్థానములు 

తిరుపతి 

నిత్య సత్యమైన ప్రమాణాలు వేదాలు. మానవజాతి మనుగడకు 

అడుగడుగునా మార్గదర్శనం చేస్తూ నిస్ఫ్వార్ధ బుద్దితో, త్యాగమయమైన 

'ప్రవృత్తితో తవు తవు జీవితాలను పండించుకున్న ఎందటో 

వుహానుభావ్ఫుల జీవన వైభవాలు వునకు వేద వాజ్యయంలో 
దర్శనమిస్తున్నాయి. - 

““ఆహా। ఎటువంటి కర్తవ్యదీక్ష! ఎంత విశాలదృష్టి! ఎటివంటి 
విశ్వకల్యాణభావన |! ఎంతటి ధార్మిక చేతన 1 అని మనల్ని ఆశ్చర్యపరిచే 
జీవనవేదం మనకీ వాజయంలో (ప్రత్యక్షమౌతుంది. ఆ వేదనాదాన్ని 
ఇంటింటా వినిపించాలనే మా ఆకాంక్షకు ప్రతిరూపమే - 

ఈ వేద కథా భారతి. 
వేదకథాభారతిలోని ఎనలేని మానవత్వపు విలువలు ఈ తరాన్ని 
(ప్రభావితం చేయగలిగితే అంతకంటే మాకు ఆనందమేముంటుంది ? 

ఈ కథాపుష్పాలను సంపాదించి తీర్చి దిద్ది అందమైన మాలగా 
రూపొందించిన ప్రొఫెసర్‌ ఎస్‌. బి. రఘునాథాచార్య గారిని మనసార 
అభినందిస్తున్నాను. 

ఇంత చక్కగా ముద్రించిన అన్నపూర్ష గ్రాఫిక్స్‌ వారికి 
అభినందనలు. 

జయతు జయతు భారతీ 
వేద కథా భారతీ 





మనవి 
వేద కథాభారతి. 


అంతళ్ళత్రువులను అణచివేసి కొన్ని ఆదర్శాలకు, విలువలకు 
పట్టుంకట్టి, ధార్మిక జీవనానికి ప్రాణంపోస్తూ ఈ లోకంలోనే కాక 
ఇతరలోకాల వారికి కూడా నిండైన మానవత్వమంటే 'ఇది' అని ఆచరణ 
పూర్వకంగా నిరూపిస్తూ, అందులోని మధురిమలను చవిచూపిస్తూ 
వేదనాదవిభాసురమైన ఒక జీవన (స్రవంతి ఈ గడ్డపై వెల్లివిరిసింది. 


జలజలసాగే ఆ అమృత వాహిని వసుంధరను రసమయం 
చేసింది. సస్యశ్యావులం చేసింది. సుగంధపరివుళాలను వెదజల్లే 
నందనోద్యాలను వెలయించింది. వూనవ సృష్టలో అరుదైన 
ప్రమాణాలను కొన్నింటిని నిలబెట్టింది. వాటికి కాలదోషం లేదు. 
ఆనాటికి, ఈ నాటికి, ఏనాట్టైనా మానవతికు గమ్యాన్ని, జీవనానికి 
అర్జాన్ని పరవూర్జాన్ని సాధించడంలో ఆ (ప్రవూణాలు 
చరితార్జాలయినాయి. అలాంటి జీవన చిత్రాలకు పట్టిన అద్దమే ఈ 
వేదకథాభారతి. 


ఒక్కసారి పరిశీలించండి ! ఆ చిత్రరావుణీయకతను 
మంచిమనసుతో దర్శించండి ! వారి ఆత్మల జాన్నత్యాన్ని వారి భావనల 
బాచిత్యాన్ని మీరు తప్పక అభినందిస్తారు ! అవి వుంచివని తోస్తే 
అనుసరించచడానికి ప్రయత్నించండి ! ఆనందించండి ! 
'ప్రమాథి - నిజబ్యేష్ట 


బహుళ- సప్తమి 


5-7-1999 ప్రాఫెసర్‌ ఎఫ్‌. బీ. రఘునాభాబాళ్య 





దధ్యంద మహర్షి 


ఆ'శ్రమవ్హన : 

అది దధ్యంగ మహర్షి ఆశ్రమము. ప్రాతఃకాలమున సూర్యుని 
ఎజ్జిని కాంతులతో ఆకాశము చూడ ముచ్చటగనుండెను. పీల్లవాయువుల 
మందగమనముచే వాతావరణము ఆహ్లాదమును కల్లించుచుండెను. పక్షుల 
కిలకిలధ్వనులు వీణానాదమును తలపించు చుండెను. నిరంతర 
హోమధూమములతో ఆ శ్రమమంతయు సుగంధయుక్తముగ నుండెను. 
నానావిధ ఫలపుష్పములతో సవ్చుద్దిగ నుండు అతలు వృక్షములు 
వసంతబుతుశోభను తలపించుచు ఆశ్రమమునకు శోభను కలుగజేయు 
చుండెను. కోకిల గానములు అతిథులను ఆహ్వానించుచున్నట్టుండెను. 
లేళ్ళు నిర్భయముగ ఆశ్రమమున సంచరించుచుండెను. శాంత చిత్తులకు 
మహర్షుల తపః ప్రభావమేమో! శాశ్వతమగు విరోధము గల జంతువులు 
కూడ ఎంతో మైత్రితో అచ్చట మెలగుచున్నవి. లేళ్ళు పులులు, గుర్భములు 
ముంగీసలు మున్నగునవి జాతి విరోధమును మరచినవి. కామము, 
'కోధవఎ మున్నగు శత్రువులకు అచ్చట ప్రవేవము లేదా. 
హోమాగ్బ్నులనుండి నింగిిగయు ధూమము స్వర్గమునకు నిచ్చెనలా? 
అన్నట్టుండెను. వృక్షములను ఆధారముగ చేసుకొని పైకెగత్రాకులతలు 
వెళాక్షవఎునకు దారి చూపుచున్నట్టుండెను. వేదనాద ములలో 
సత్వగుణవము మిగిలిన రెండిటిని జయించినది. ఎటుచూసిన 
వమార్తీభవించిన ధర్మవే. విహరించుచున్నది. ఆవ్రవువుంతట 
నిత్యకృత్యముల యందు సంలగ్నమైన బుషికుమారుల సందడి. 


వేదనాదామృతముతో ఆశ్రమమంతయు ప్రతిధ్వనించు చుండెను. 


దధ్యంగ వర్ణన : 

వమూర్తీభవించిన ధర్మస్వరూపుడు ద ధ్యంగవుహర్షి. 
అపకారియగు ఇం(ద్రునకు కూడ ఉపకారము చేసిన మహోన్నత వ్యక్తి. 
స్వార్ధము వారి దరిచేరదు. వారి నిత్య కర్మలన్నియు. మానవకళ్యాణము 
కొలకే. పాపపంకిలమగు జిగత్తును ఉద్దరించటయే వారి లక్యము. తాము 
మోతక్షమార్గమును అన్వేషించుచు ఎందరికో బ్రహ్మమార్గమును 
ఉపదేశించుట వారి ఆశయము వేదవూతను ఆరాధించుచు, 
శిష్యులకెందరికో తమ విద్యను పంచిపెట్టుట వారి నిత్యకృత్యము. 
వినీలాకాళంలో ధృవతారలుగ వెలుగు అ(గ్రగణ్యులగు మహర్షులలో 
దధ్యంగమహర్షి ఒకడు. బ్రహ్మజ్ఞానియగు అతనికి లోకమంతయు 
ఎండమావి వంటిది. మనము ఏ సంసారమును నిత్యముగ తలచి 
భోగములననుభవించుచు తృప్తి చెందక ఇంకను ఏదో పొందవలెనని 
వుథనపడు చున్నావో అది యంతయు వానికి తృణ ప్రాయమే. 
(బ్రహ్మపదార్థమందే వారు రమించెదరు. (బ్రహ్మానందము తప్ప మరియే 
ఆనందము వారికి గోచరించదు. అతని ఆశ్రమమున ఎందరో శిష్యులు 
కలరు. దధ్యంగుడు కులగురువు. ఉదారచరితులగు బుషులకు తనవాడు, 
పరాయివాడను భావన ఉండదు. దధ్యంగమహర్షి కోమలస్వభావుడు, 
దయా(ర్షహృదయుడు, శిష్యవత్సలుడు. ఆధ్యాత్మికచింతనయే 
పరవులత్ష్యవలుగ భావించుచు శిష్యులకు విద్యనేర్పుటలో 
(ప్రసిద్దికెక్కినవారు... వారి ఆశ్రమము (ప్రకృతి ఒడిలో మనోహరముగ 


నుండుటయేగాక, శిక్షణలో (ప్రసిద్దినాందుటచే ఎందరికో 
ఆకర్షకముగనున్నది. నిత్యము నూతనముగ చేరు విద్యార్థులతో ఆశ్రమము 
కళకళలాడుచుండును. వేదళాస్త్రచఎలకు పుట్టి నిల్టై 
సంసారసాగరతరణవఎనకు సేతవై భాసీల్గుచున్నది. అందు 
సంసారసాగరమునుండి జనులను తరింపజేయువాడు దధ్వింగుడు. 
దధ్వంగ మహర్షి ప్రకృతి శోభను తిలకించసాగెను. ఏదో అసంతృప్తి అతని 
చూపులలో గోచరించుచున్నది. భవిష్యత్తులో జరుగబోవు సంఘటనకు 
సంబంధించిన ఛాయలు అతని ముఖముపై కనబడుచుండెను. బుషులు 
'ద్రష్రలు. భూతభవిషద్వర్తమానములు వారికి కరతలామలకములు. 
మనకు ప్రత్యక్షముగాని విషయములన్నియు వారికి గోచరించును. ఎట్టి 
విషయమునైను బాగుగ మననము చేసి దాని యథార్షస్థితిని గ్రహించగలరు. 
కాని జరుగబోవు దానిని తప్పించుట ఎవరికి సాధ్యము? అతని 
ముఖకవళికలు ఏదోజరుగరానిది జరుగ బోవునట్టు సూచించుచున్నవి. 
మౌనము(ద్రను దాల్చి ధ్యానములో నిమగ్నమాయెను. శిష్యబృందము 
వారి వారిపనులలో నిమగ్నమాయెను. కొందరుపుష్పుసమిధలను తెచ్చిరి. 
కొందరు వేదపాఠమును వల్లించుచుండిరి. మరి కొందరు బుషీశ్వరుని 
నిత్యకర్మలకు ఏర్పాట్టుగావించుచుండిరి. 


ఇంద్రునిరాక : 

ఆశ్రమాధిపతియగు దధ్యంగ మహర్షి ఎందరో శిష్యులకు 
వేదవిద్యను నేర్చుచుండెను. నిరంతర వేదఘోషతో ఆశ్రమము 
మారు(మైగుచుండ ఇంతలో అచ్చటకు ఒక అపరిచిత వ్యక్తి వచ్చెను. 


(ప్రతిరోజు ఎందరికో ఆతిథ్య మిచ్చుమహర్షికి అందరు పరిచితులే. కాని 
అపరిచిత వ్యక్తిని చూడగనే అతనికి ఆళ్ళర్యము కలోను. వచ్చిన 
మహాపురుషుడెవరో తెలియక దధ్యంగుడు మీరెవరు? తపోవనమునకు 
తమ రాకకు కారణమేమి? అని ప్రశ్నించెను. అప్పుడు అపరిచితవ్యక్తి “నేను 
జ్ఞాన సముపార్హనక్రై వచ్చిన అతిథిని. మీ గొప్పతనమును వింటిని. మీ 
దర్శనము జన్మజన్మలకు మాకు పుణ్యము కలిగించును. ఎంతో మంది 
శిష్యులకు బ్రహ్మజ్ఞానము కలిగించు మీ రెంతో ధన్యులు. తమ కీర్తి 
ముల్లోకములలో వ్యాపించినది. జ్ఞానవృద్దులగు మీరు అతిథియగు నా 
కోరిక తీర్చుటకు మాట ఇచ్చినయెడల నా రాకకు కారణము 
నివేదించగలనని చెప్పెను. కృపా వల్లభుడు, అతిథిసేవా తత్పరుడగు 
దధ్యంగుడు తన కర్తవ్యమును నిర్వహింపదలచి అట్లేయని మాట ఇచ్చెను. 
వైదికధర్మములలో తల్లి, తండ్రి, గురువులను పూజించుటతో బాటు, 
అతిథిపూజకుకూడ ప్రముఖస్టానముగలదు. అతిథికి ఆదిథ్యమిచ్చి 
అతనికోర్నెను తీర్చుట అందరికర్త వ్యము. అందున మహర్షి ఆశ్రమమునకు 
అతిథి రాక. అతిథివిషయమున లింగభేదము వయోభేదము లేదు. 
వచ్చినవారెవరైనను, అపరిచితులైనను, చివరకు తనను ద్వేషించువాడైనను 
గౌరవించుట భారతీయసం 'ప్రదాయము. కనుకనే తగ ఆశ్రమమునకు 
వచ్చినవ్యక్తి ఎవరో తెలియకపోయినను ఆతిథ్యమిచ్చికోర్కెను తీర్చుటకు 
దధ్యంగుడు సిద్దపడెను. 


ఇంద్రుని కోరిక: 


పీమ్మట ఆశ్రమమునకు వచ్చిన వ్యక్తి దధ్యంగునితో ' ఓమహర్షి! 


ర్‌ 


తమరు నాకిచ్చిన మాటకు నేనెంతో కృతజ్ఞుడను. నారాకకు కారణము 
చెప్పెదను. నేను స్వర్గలోకాధిపతి యగు ఇంద్రుడను. పాండిత్యములో 
మీకు మీరే సాటి. బ్రహ్మజ్ఞునములో' మీకు మించిన వారెవరు? 
మిమ్ములను ఆశ్రయించిన ఎందరో శిష్యులకు వెద శాస్త్రములను 
ఉపదేళవలు చేయుచు సంసారబంధ వటులనుండీ వఎుక్తిని 
కలుగజేయుచున్నారు. లోక కళ్యాణము కొటకు చేయు మీ ప్రయత్నము 
ఎంతో ్రశంసనీయము మానవులు మీ వలన (బ్రహ్మజ్ఞానము నొంది 
దుఃఖభూయిష్టమగు ప్రపంచము నుండి మోక్షము నొందుటను చూచి 
('బ్రహ్మతత్త్వమును తెలుసుకొనవలెనని నాకు కూడా కోరిక కల్గినది. 
దానివలన నేను స్వర్గలోకము నుండి ఇచ్చటకు వచ్చితిని. మానవులకు 
దుర్ల్రభములగు స్వర్గసుఖములను నేను అనుభవించు చున్నాను. సకల 
దేవతలకు నేను అధిపతిని. అమృతపానము చేసిన మాకు మృత్యు వెక్కడ? 
ముసలితనము లేదు. సుఖసంపదలతో తులతూగు నాకు బ్రహ్మతత్త్వము 
తెలుసుకొనవలెనని ఇచ్చ కల్షినది. ఈ కారణముచే నిగూఢమగు 
రహస్యమును తెలుసుకొనుటకు మధువిద్యకై మీవద్లకు వచ్చితిని. నన్ను 
మీ శిష్యునిగ స్వీకరించి బ్రహ్మణజ్ఞూనమును ఉపదేశింపుడు. భూలోకమున 
ఇనుమడించిన మీ పేరు ప్రతిష్టలు స్వర్గలోకమునకు కూడ వ్యాపించును. 
మీ వద్ద శిష్యునిగ చేరుట నా అదృష్టముగ భావించెదను. శిష్యుడు 
సమర్ధడగు గురువును వెదకును. గురువుకూడ అర్హుడగు శిష్యుని కోరును. 
ముక్కోటి దేవతలకు అధిపతి యగు ఇంద్రుడు సవినయముగ మీ వద్దకు 
వచ్చినాడు. చీకుచింత లేని నాకు బ్రహ్మవిద్యను కూడ పొందవలెనని 
కోరికకల్షినది. నా కోరికను అంగీకరించవలసినదని ప్రార్ధించెను. 


వధ్యంగుని ద్వైధీభానము : 


అతిథిగ వచ్చిన వ్యక్తి ఇంద్రుడని తెలుసుకొని దధ్యంగ మహర్షి 
ఆశ్చర్యపడెను. అతని నోట మాట రాలేదు. ఇంద్రుని మాయాజాలము 
లోకములకు తెలియనిదికాదు. నిజముగ అతడు బ్రహ్మవిద్యను 
నేర్చుకొనుటకు వచ్చినాడా? అందులో కుతంత్రము ఏమైన ఉన్నది? తన 
ఆధిపత్యమును నిలబెట్టుకొనుటకు ఏదైనను చేయగలడు. యోగ్యుడా? 
అయోగ్యుడా? అని విచారము చేయక చేసిన విద్యాదానము సఫలము కాదు. 
అపాత్రునకు చేయుదానము నప్పలమే కదా. అందుకు కొంత విచారణ 
అవసరము. శిష్యునిగ స్వీకరించి బ్రహ్మజ్ఞానమును ఉపదేశించుటకు కొన్ని 
అ్హ్హతలు అవసరము. మధువిద్యను పొందుటకు ఇంద్రుడు అర్జుడేనా? 
అని ప్రళ్న. కాని మహర్షి అతిథి కోరికను తీర్చుటకు ముందుగనే మాట 
ఇచ్చెను. ఇచ్చిన మాట నిలబెట్టుకొనవలెనా? లేక అనర్దునికి బ్రహ్మ విద్యను 
ఉపదేశించవలెనా? ముందు నుయ్యి వెనుక గొయ్యి. ఇచ్చిన మాట 
నిలబెట్టుకోలేక పోయినను, అర్హత లేనివానికి విద్య నేర్చినను దోషమే కదా 
మహర్షి సంకట స్టితిలో పడెను. ఇచ్చిన మాట నిలబెట్టుకొనుట భారతీయ 
సంప్రదాయము. ఆడీన మాట తప్పురాదు. హరిశ్చంద్రుడంతటి వాడు 
అసత్యదోషమును పరిహరించుకొనుటకు ఎన్నో కష్టముల ననుభవించెను 
కదా. ఒక్క అబద్దవూడిన లేదా ఆడిన వూట తప్పిన అతని 
జీవితమంతయు సుఖమే. కాని మహాపురుషులు సాంసారిక సుఖములకు 
'ప్రలోభపడి ధర్మమార్గమును విడువరు. కౌరవ పాండవ యుద్దమున 
ధర్మమునకే కదా అంతిమ విజయము. మరి సమస్యను మహర్షి ఏవిధముగ 
పరిష్కరించెనో చూద్దాం. 


యుక్తాయుక్తనిచారము : 


అన్నము, విద్య, కన్య ఈ వమూడిటిని ఆడగని వారికి 
ఈయకూడదు. ఆడిగినను పొందుటకు అతనికి అధికారమున్నదో లేదో 
పరిశీలించవలెను. అర్హత లేని వానికి విద్యనేర్చిన అది బూడిదలో పోసిన 
పన్నీరే. అయోగ్యునికి శాస్త్రములు నేర్పిన దానివలన నష్టమే గాని 
ప్రయోజనము లేదు. గురువు, శిష్యుడు తనకంటె గొప్పవాడు కావలెనని 
కోరుకొనును. కనుకనే ప్రతిగురువు తను నేర్చిన విద్య సఫలమగుటకు 
యోగ్యుడగు శిష్యుని ఎంచుకొనును. అందున (బ్రహ్మ పదార్థమును 
ఉపదేశింపవలెనన్న అధికారమున్నదా? లేదో? యోగ్యుడగునా? కాదా? 
అని తప్పక పరిశీలించవలెను. బ్రహ్మోపదేశము పొందు వానికి ఇంద్రియ 
నిగ్రహము అవసరము. కామము, క్రోధము, లోభము, మదము, 
మాత్సర్యములను జయించవలెను. ప్రతివ్యక్తి సుఖమును కోరుకొనును. 
సుఖదుఃఖవులు తను చేసిన కర్మల ననుసరించి లభించును. 
పుణ్యకర్మలవలన స్వర్గ సుఖములను పొందినను పుణ్యఫలము శ్షీణించిన 
తిరిగి వుర్త్యలోకవలన ప్రవేశించును. పాపకర్మలవలన 
దుఃఖములననుభవించును. దీనిని తప్పించు కొనుట ఎవ్వరికి సాధ్యము 
కాదు. ఈ సృష్టి అంతయు (ప్రళయ కాలమున నష్ట్రవుగును. 
పంచమహాభూతములతో ఏర్పడిన ఈ శరీరము ఏదో ఒక రోజు 
నశించవలసినదే. ఆత్మ నిత్యము. ఈ సత్యమును తెలుసుకొని భవంతుని 
శరణు వేడుట ఉత్తమ మార్గము. మనస్సు చంచలమైనది. దీనిని అదుపులో 
పెట్టుట కష్టసాధ్యము. సమస్త పాపకర్మల నాచరించుటకు మనస్సు యొక్క 
చాంచల్యమే కారణము. దీనిని జయించుటకు ఎంతో సాధన చేయవలెను. 


ధర్మము, అర్ధము, కామము, మోత్షమను పురుషార్ధములలో మోక్షమును 
పొందుట దుర్లభము. బ్రహ్మజ్ఞానము వలన ఇది లభించును. దీనికి 
ఇం([ద్రియములను జయించుట మొదటి మెట్టు. బ్రహ్మజ్ఞానము 
పొందుటకు జితేంద్రియుడు అర్హుడు. ఇంద్రుడు (బ్రహ్మతత్త్వ ఉపదేశము 
పొందుటకు అర్జ్హుడేనా? నిరంతరము స్వర్గసుఖముల ననుభవించు అతడు 
జితేంద్రియుడు ఎట్లగును? అహల్యవృత్తాంతము మనకు తెలియనిది 
కాదు. దేవేంద్రపదవిని నిలబెట్టుకొనుటకు ఎన్ని అకృత్యములు చేసెనో 
గదా. అప్సర స్త్రీలను పంపి ఎందరో మహర్షుల తపమును భంగపరచెను. 
కామభోగ లాలసుడు. నిరంతరము తన పదవిని కాపాడుకొనవలెనని 
ఆలోచన కల్లిన ఇం(ద్రునికి మనశ్శాంతి ఎక్కడ? అట్టి ఇంద్రుడు 
మధువిద్యకు అర్జ్హుడేనా? మనుష్యులకొక నియమము, దేవతలకొక 
నియమము యుక్తము కాదు. కనుక బ్రహ్మోపదేశము చేయుటకు 
ఇంద్రుడు ఏ విధముగను తగినవాడు కాదు. ఈ విధముగ దధ్యంగ మహర్షి 
పలువిధములుగ ఆలోచించసోగెను. 


మహర్షి ఉపదేశము : 


ఇచ్చిన మాటను నిలబెట్టుకొనుట యుక్తముగ తలచి మహర్షి 
ఇంద్రునికి విద్యను ఉపదేశించుటకు నిశ్చియించెను. దధ్యంగుడు 
ఇంద్రునితో 'భోగలాలసుడగు పురుషుని వమునస్సు ఎన్నోవ్యర్హ 
ఆలోచనలతో కలుషితమైయుండును, భోగము, మోక్షము పరస్పరము 
విరుద్దములు. స్వర్గసుఖములు శాశ్వతము కావు. కల్ప వృక్షము, 
కావుధేనువు, అప్సరసలు మున్నగు వాని వలన కలుగు సుఖము 


తాత్కాలికమైనదే. అది నిత్యానందము కాదు. బ్రహ్మసా్షాత్కారము వలన 
కలుగు ఆనందమే నిత్యము. అదియే మోక్షమార్గము. బ్రహ్మపదార్హమును 
తెలుసుకొనుటలో సామాన్యుడు దేవరాజు ఇద్దరు సమానమే. నిత్యము 
భోగముల కలవాటు పడిన ఇంద్రుడు ఎంతటివాడు. మనస్సును 
నిగ్రహించుకొనవలెను. ఓ ఇంద్ర! నీవు హదయమందలి భోగబుద్దినివిడిచి 
పెట్టుము. అప్పుడే బ్రహ్మతత్త్వమును బాగుగ తెలుసుకొనగలవు. అట్టు 
గాకున్న తుచ్చమగు శునకమునకు, ఇంద్రునకు తేడా ఏమి? కనుక 
అధికారదాహము విడిచి జితేం ద్రియుడవు కమ్మని చెప్పుచు మధువిద్యను 
ఉపదేశించెను. 


ఇంద్రుని ఆగ్రహము : 


ఇంద్రుడు సామాన్యుడా? స్వర్గాధిపతి. ముక్కోటి దేవతలకు 
ప్రభువు. తన ఆజ్జలేనిదే అచ్చట చీమైనా కదలదు. కల్పవృక్షము, 
కామధేనువు మున్నగు నిరుపమానములగు వస్తువులు స్వర్గమునే ఉన్నవి. 
మహర్షుల తపమును సహితము తమ నృత్య క్రీడలతో భన్నము చేయగల 
సమర్హులు రంభ, ఊర్వశి, తిలోత్తమ మున్నగు అప్సరసలు తన 
అధీనములో నున్నారు. అట్టి ఇంద్రునికి అహంకారము సహజమే కదా. 
దధ్యంగుని మాటలు వినిన ఇంద్రునికి చాలకోపము వచ్చెను. దేవరాజగు 
తను ఎక్కడ? అడవులలో తపమాచరించు సామాన్యుడెక్కడ? 
నికృష్ణములగు వస్తువులతో తనను' పోల్చుటను కలలో కూడ 
ఊహించలేదు. తనను ఈ విధముగ అవమౌనించునా? ప్రతీకారము 
చేయవలెనని అతనిలో అగ్నిజ్వాలలు చెలరేగిను. క్రోధాగ్నిని చల్దార్చుటకు 


10 


శతవిధముల ప్రయత్నము చేసెను. ఉన్మత్తులైన వారికి అది ఎంతమా(త్రము 
సాధ్యము కాదు. తనను తాను నిగ్రహించుకొనలేక ఇంద్రుడు ' ఓ మహర్షి! 
నీవు ఈ విద్యను ఇతరులకెవరి కైన ఉపదేశించిన నీ శిరస్సు తెగి నేలమీద 
పడునని హెచ్చరించెను. అధికారి కానివానికి విద్య నేర్పుటకు ఫలితమిదే. 


శాంతచిత్తులు మహర్జ్డులు థి 


వుహాపురుషులు సుఖదుఃఖవలులలో సవూనవలగనే 
యుందురు. ఉపద్రవములకు భయపడరు. సంపదలకానందించరు. 
రాజ్యూభిషేకవార్త వినిన రాముడు ఉప్పాంగలేదు. వనవాసమునకు 
వెడలమనిన దుఃఖించనూ లేదు. ఇదియే మహాపురుషుల లక్షణము. 
ఇంద్రుని శాపము వినిన మహర్షి ఎంత మాత్రము చలించలేదు. ఆతని 
మాటలు తనపై ఎటువంటి ప్రభావము చూపలేదు. శాంతచిత్తుడై తన 
కర్తవ్యమును నిర్వర్తించ సొగెను. పెనుగాలులు మహావృత్షములను 
పెకలించివేసినను పర్వతములను ఏమియు చేయలేవుగదా. తన 
శాపమునకు మహర్షి ఎంతమాత్రము చలించక పోవుట చూచి ఇంద్రుడు 
ఆళ్ళ్చర్యపడెను. ఒకవైపు దురహంకారి, మరొకవైపు శాంతచిత్తుడైన మహర్షి. 
ఈ దృశ్యము లోకములనే ఆళ్చర్యపరవెను. 


అశ్వినీ దేవతలు మహర్షిని ప్రార్ధించుట : 


కాలముగడిచెను. ఒకనాడు అశ్వినీ దేవతలు మహర్షిని సమీపించి 
వినయముతో ఓ మహర్షి! మాకు మధువిద్యను ఉపదేశింపుడు. ఎంతో 
ఆళతో మీ వద్దకు వచ్చితిమి. మా కోరికను మన్నింపుడని' వేడుకొనిరి. 


11 


అప్పుడు దధ్యంగమహర్షి ' బ్రహ్మవిద్యను పొందుటకు యమ, నియమాది 
గుణములు కలిగి అధికారమును సంపొదించితిరా? అవి వారిని 
'ప్రల్నించెను. అశ్వినీ దేవతలు ' ఓ మహానుభావ! సత్యతపస్సంపన్నుడగు 
వ్యక్తి మాత్రమే ఇట్టి విద్యకు అధికారియని మాకు తెలుసు. మేము కఠిన 
తపమాచరించి కామవాసనలనుండి మా మనస్సును దూరము చేసితిమి. 
ఇప్పుడు మేము బితేం[ద్రియులము. లోక కళ్యాణ మాచరించుట మా 
జీవిత లత్యము. దివ్యదృష్టి కల్గిన మీరు మాజీవన వృత్తమును తెలుసుకొని 
యుందురు. మేము ఏమిదాచినను మీ దగ్గర దాగదు. నిప్పును అరచేతిలో 
పెట్టుకొని ఎంతకాలము భరించగలము. ఇంద్రుడు సోమయాగమున 
సోమపానమునకు మమ్ములను అనర్జులుగ చేసినాడు. అప్పటినుండి 
'ప్రతీకారజ్వాలలు మాలో రేగి ఇంద్రునిపై షగ తీర్చుకొన వలెనని 
తలచితిమి. కాని నికృష్ట కృత్యము చేయుటకు మనస్సు అంగీకరించలేదు. 
జనజీవనవఎలో కలసీ పరోపకారవట చేయుటయే లత్య్యముగ 
పెట్టుకొంటిమి. వైద్యము మా ప్రధానవృత్తి. మా వలన గ్రుడ్డివారు 
చూడగలిగిరి. కుంటివారు నడవగలిగిరి. ముసలితనముతో బాధపడు 
ఎంతోమందికి అది పోగొట్టి నూతన యౌవనమును ఇచ్చితిమి. చ్యవన 
మహర్షి వృత్తాంతము మీకు తెలియనిది కాదు. శర్యాతుని పుత్రికయగు 
సుకన్యతో అతనికి వివాహము జర్‌గెను. కాని వార్ర క్యము వలన అతని 
జీవితము దుర్భరమాయెను. అప్పుడు మేము అతనికి నూతన యౌవనము 
ప్రసాదించి అతని జీవితములో వసంతము చిగిర్చితిమి. దీనికి 
'ప్రత్యుపకారముగ చ్యవసుడు సోమపానమునకు మాకు అవకాశము 
కల్పించినాడు. రాక్షసులు నూతిలో పడవేసిన రుభుడను బుషిని, అట్లే 


12 


బందనుడను బుషీళ్యరుని జలములనుండి రక్షించితిమి. అంధకారమున 
పడచేయబడిన కణ్వుడు మీచే రక్షింపబడినాడు. కూపవమున 
పడవేయబడిన అంతకుడను రాజర్షిని, సము(ద్రమధ్యమున నిమగ్నమైన 
భుజ్యుని, రాతసులచే పీడింపబడు కర్క్మంధు వయ్యులను రక్షించితిమి, 
శుచంతుడుమున్నగువారికి ధనధాన్యములనిచ్చితిమి, అసురులచే అగ్నిచే 
బాధింపబడు అతిని ముంటలబారినుండి రళశ్షీంచితిమి, పృళ్నిగు, 
పురుకుత్సమున్న గువారుకూడ మాచే రక్షింపబడినవారే. కుంటివాడగు 
పరావృజునికి నడకను, (గ్రుడ్డివాడగు బుజాళ్వునికి దృట్టని, 
'ప్రసాదించితిమి. ఇట్సే అనేకవుంది బుషులను, వూనవులను 
రక్షించితిమి. బ్రహ్మవిద్యను పొందుటకు అవసరమగు గుణములన్నియు 
మా వద్ద కలవు. దానిని పొందుటకు మేము తగిన వారము. కావున 
('బ్రహ్మతత్త్వమును ఉపదేశింపుడని ప్రారించిరి. 


దధ్యంగుని మానసిక ప్రవృత్తి : 


దధ్యంగ మహర్షికి విషమస్థితి కలిగినది. ఇంద్రుడంతటి వాడు 
పరచు తత్త్వమును తెలుసుకొనుటకు వచ్చిన, అర్హత కలవానికే 
విద్యోపదేశము తగునని సున్నితముగ మందలించెను. అధికారియగు వ్యక్తి 
వచ్చిన విద్యను తప్పక ఉపదేశింపవలెను. లేకున్న తన విద్యనిష్పులమగును. 
అశ్వినీ దేవతలు విద్యను పొందుటకు అర్హులే. వారికి ఉపదేశము చేయక 
పోయిన తను అపరాధియగును. కాని మరాకవైపు ఇంద్రుని శాపము గలదు. 
ఇతరులకు బ్రహ్మవిద్యనుపదేశించిన తన శిరస్సు ఖండితమగును. 
(బ్రహ్మవిద్యను అర్హులకు ఉపదేశింపవలెనా? లేక స్వార్హబుద్దితో తన 


13 


జీవితమును నిలబెట్టుకొనవలెనా? పరస్పర విరుద్ద భావములు రెండు 
మహర్షిని వేధించసోగెను. కాని మహర్షులు ఎన్నటికి స్వార్ధమును గూర్చి 
ఆలోచించరు. ఒకవేళ స్వార్ధభావము మనస్సులో పుట్టినను దానిని 
ఆదిలోనే త్రుంచివేయుదురు. ఐహిక సుఖవఎలను విడిచి 
(బ్రహ్మసాక్షాత్కారవే.. జీవితలత్ష్యవలుగ చేసుకొనినవారికి 
స్వార్ధమెట్టుండును. జీవితము నీటి బుడగవలె అశాశ్వతము ఈ 
సత్యమును గ్రహించక మానవులు సంసారబంధమున కొట్టుమిట్టాడుచు, 
చేయగూడని పనులు చేయుచు పాపమును మూటగట్టు కొనుచున్నారు. 
కాలచ(క్రమున జననవురణములు సహజములు. అన్నిజన్మలలో 
మానవజన్మ శ్రేష్టమైనది. పశుపక్ష్యాదులకు లేని యుక్తాయుక్త విచారమను 
జ్ఞానము మనుష్యులకు కలదు. జ్ఞానములేని మానవుడు పశువుతో 
సమానము. ఎంతో ఫుణ్యవిశేషముచే కల్గిన మానవజన్మను సఫలము 
చేసుకొనవలెను. మోక్షమార్గమునకు ప్రయత్నము చేయుటకు మానవ 
జన్మ తొలిమెట్టు. అనిత్యములగు సంసారసుఖములవైపు దృష్టి మళ్ళించక 
భగవద్రర్గనము వలన కలుగు నిత్యసుఖమును పొందుటకు కొందరు 
'ప్రయత్నించెదరు. శారీరికసుఖములను విడిచి అడవులకు వెడలి తపము 
నాచరించెదరు. ఎంత మాత్రము స్వార్ధము వారి దరిచేరదు. 


ఇంద్రునిశాపము : అశ్వినీ దేవతల పరిష్కారము : 


దధ్యంగ మహర్షి అశ్వి నీకుమారులకు విద్యను ఉపదేశించుటకు 
నిశ్చయించుకొనెను. ఈ వార్త వినిన వారి ఆనందమునకు అవధులు లేవు. 
తమ జన్మ సఫలమైనట్టు తృప్తి పడిరి. కాని మహర్షి వలన ఇంద్రుని శాప 


14 


వృత్తాంతమువిని నిర్దాంతపోయిరి. వారి ముఖముపై ఒక వైపు ఉత్సాహము, 
మరియొకవైపు విషాదము. ఇం ద్రుడంతటివాడు అకారణముగ మహర్షిని 
శపించుట యుక్తమేనా? యుక్తాయుక్త వివేకళూన్యుడై, మదాంధుడై 
ఇం(గ్రుడు ప్రవర్తించిన తీరు అశ్వినీ దేవతలకు ఆళ్ళీర్యము గొలిపినది. 
కాని దీనికి తగిన పరిష్కారము కూడ వారి వద్ద కలదు. సంజీవనీ 
విద్యయందు సిద్దహస్తులు వారు. తమవిద్యచే అచేతనులను చేతనులుగ 
చేయగలరు. తమ విద్య ప్రయోగించు అవసరము లభించినందున వారు 
ఎంతో సంతోషించిరి. అశ్విని దేవతలు తమవిద్యయొక్క ప్రభావమును 
మహర్షికి వివరించుచు ఓ మహర్షి! మేము తాత్కాలికముగ తమ శిరస్సును 
వేరు చేసి దానిస్టానములో గుజ్జము శిరస్సును మీకు అతికించెదము. 
అళ్వము యొక్క శిరస్సు కలవారై మీరు వూకు వుధువిద్యను 
ఉపదేశింపుడు. ఇంద్రుని క్రోధమునకు పాత్రులై గుజ్జము శిరస్సును 
పోగొట్టుకొనిన పిమ్మట మీ శిరస్సును తిరిగి మీకు అతికించెదము. ఈ 
విధముగ ఇంద్రుని క్రోధాగ్ని నుండి దూరము కాగలరు. మీకు ఎటువంటి 
ప్రాణహాని కలుగదు. మా కోరిక కూడ నెరవేరునని' చెప్పిరి. మహర్షి 
అంగీకరించెను. అశ్వినీ దేవతలు మహర్షి శిరస్సును భద్రపరచి దాని 
స్థానములో గుజ్జము తలను అతికించి ౫. ఇదొక విచిత్రసంఘటగ 

లోకములన్నియు విచిత్రముగ తిలకించుచున్నవి. అశ్వముఖుడగు మహర్షి 
అశ్వినీకుమారులకు మధువిద్యను ఉపదేశించెను. వారు (బ్రహ్మవిద్యకు 
సంబంధించిన రహస్యములన్నియు బాగుగ తెలుసుకొనిరి. 


మహర్షి ఉపదేశము : 


ఈ లోకవలున సవుస్త పదార్హవలులు ఒకదానికొకటి 
ఉపకరించుకొనును. పంచవముహాభూతములు సవుస్త ప్రాణులకు 


15 


వుధువుకాగా, సమస్తప్రాణులకు భూతములు మధురూపములే. 
విశ్వమునకు ఆధారము ధర్మము సత్యము, ధర్మము మున్నగునవి 
మధురూపములు. (ప్రళయ కాలమున సృష్టియంతయు పరమాత్మ 
యందు లీనమై యుండును. పరమాత్మకు సృజెంచవలెనని కోరిక 
కల్గినపుడు అవిద్య లేక మాయ సహాయముచే సృష్టి జరుగుచున్నది. 
జననమరణములు స్వాభావికములు. ఎంతో పుణ్యము చేసినగాని మానవ 
జన్మ లభించదు. దీనిని సుఖభోగములకు నిలయముగ చేసుకొనిన 
కాల(ప్రవాహవఎన కొట్టుమిట్టాడుట తప్పుదు. అట్టుగాక 
. జ్ఞానసముపార్దనకు సాదనముగ చేసుకొనిన మానవ జన్మ సఫలమగును. 
ఆత్మ సాక్షాత్కారము పొందినవాడు పరమాత్మలో లీనమగును. అతనికి 
మరి జన్మలేదు. జన్మ లేకున్న దుఃఖమెక్కడిది. చీకటిలో త్రాడును చూసి 
సర్పమని భ్రాంతి పడి ఎంతో భయపడెదము. భయపడి తిమిగాని హాని 
జరుగలేదు కదా. ఇదియంతయు 1భమవలన కల్గినది. మెరిసే వస్తువులను 
చూసి బంగారమని గ్రహించిన తాత్కాలిక ఆనందము కల్లినను నిజము 
తెలిసిన తరువాత దుఃఖమే కదా. సృష్టి అంతయు మిథ్య. లేనిది ఉన్నట్టు 
అగుపించును. వుహా(ప్రళయువలన ఏమియు మిగులదు. 
సూక్మరూపమున అంతయు భగవంతుని యందు లీనమగును. 
వానవుడు పరవూరవలఎును తెలుసు కొని పరతత్త్వవలను 
తెలుసుకొనుటకు ప్రయత్నించవలెను. అధికారభేదముచే ఇది పొందుటకు 
జ్ఞానమార్గము, కర్మమార్లము, భక్తిమార్గము మున్నగు సాధనములు గలవు. 
ఎవరు ఏ వూర్షవునుసరించినను పరవూత్మను చేరుట అను 
లత్ష్యమొక్కటే. కనుక ఓ అశ్వినీ దేవతలార! ఈ రహస్యమును 
తెలుసుకొని జీవితమును ధన్యము చేసుకొనుడని మహర్షి ఉపదేశించెను. 


10 


(బ్రహ్మవిద్యను పొందిన అశ్వినీ దేవతలు ఎంతో ఆనందించి మహర్షికి తమ 
కృతజ్ఞతా భావమును ప్రకటించిరి. 


ఇంద్రుని ఆగ్రహము ; 


తనను కాదని మధు విద్యను మరొకరికి ఉపదేశించుటను 
ఇం(ద్రుడు సహింపకుండెను. వుధువిద్యను పొాందుటవలన 
అశ్వినీకుమారులకు ఆనందము. కాని అదియే ఇంద్రుని క్రోధమునకు 
కారణమాయెను. తన మాట చెల్లుబడి కాకపోవుటను కొందరు 
సహించరు. అందున ఇంద్రుడు ముందుగనే హెచ్చరించెను. మహర్షి తన 
హెచ్చరికను లెక్క చేయక తన ఆదేశమును ధిక్కరిచుటను, ఇంద్రుడు 
చేయరాని నేరముగ భావించెను. ఈ దేహముపై మమకారము లేని 
మహర్షులు దేనికిని భయపడరు. కాని ఇంద్రుడు అహంకారి. ఒక 
సావరాన్యవరానవుడు దేవాధిపతియగం ఇంద్రుని ఆజ్జనం 
ధిక్కరించుటయా? తనకు తప్ప ఇతరులకు మధువిద్యనుపదేశించిన 
శిరస్సు ఖండితమగునని హెచ్చరించినను మహర్షి లెక్కచేయలేదు కదా. 
తనకెంత అవమానము. ఈ విధముగ గర్వాంధుడయిన ఇంద్రుడు తన 
ఆయుధముతో దధ్యంగుని శిరస్సును ఖండించెను. అవినీతులగు శిష్యులు 
ఎంతటి అకృత్యము చేయుటకైనను వెనుకాడరు. 


అశ్వినీదేవతలు గురువును రక్షించుట : 

ఇంద్రుడు దధ్యంగుని శిరస్సును ఖండించుటను తెలుసుకొనిన 
అశ్వినీ దేవతలు గురువునకు ఇచ్చిన మాట నిలబెట్టుకొనుటకు ఆలస్యము 
చేయక అచ్చటకు వచ్చిరి. తమకు బ్రహ్మవిద్యను ఉపదేశించుట వలన 
కదా గురువులకు ఇట్టి దురవస్త్రకల్లినది. ఇంద్రునిపై వారికి అసహ్యభావన 


17 


ఏర్పడినది. మహర్షి యొక్క శిష్యవాత్సల్యమునకు ఆళ్ళర్యపడిరి. ఎంతటి 
సహనము అతనికి, తను తలచిన ఇంద్రుని ఏదైనను చేయగల సమర్ధుడు 
మహర్షి. శిష్యుడు అపరాధము చేసినను గురువు క్షమించి అతనిని మంచి 
మార్గమున ('ప్రవర్తింపజేయును. అదియే గురువు గొప్పదనము. అట్టి 
గురువు ఎడల ఇంద్రుడు ప్రవర్తించిన తీరువారికి ఎంతో భేదము కల్గించినది. 
గురువునకు వారిచ్చిన వూట నిలబెట్టుకోవలసిన సవుయము 
ఆసన్నమైనది. వారు ముందుగనే భద్రపరచిన శిరస్సును తిరిగి మహర్షికి 
అతికించిరి. వముహర్షి బ్రతికెను. అశ్వినీ దేవతలపనికి అందరు 
సంతోషించిరి. గురువు ఎడల ఇం ద్రుని కృతఘ్నత, అశ్వినీ దేవతల కృతజ్ఞత 
లోకములను ఆళ్చ్ళర్యపరచినవి. 

ఇంద్రుని సళ్ళాత్తాసము : 


ఇంద్రుడు దధ్యంగుని సమీపించి ఓ మహర్షి! నేను చేసిన 
అపరాధమునకు సిగ్గుపడుచున్నాను. విద్యను ఉపదేశించిన గురువుల 
శిరస్సును ఖండించి నేను ఎంతో పాపము ఆచరించితిని. నన్ను క్షమింపుడని 
వేడు కొనెను. మహర్షి ఇంద్రునితో ' నీ యెడట నాకు ఎటువంటికోపము 
లేదు. బ్రహ్మవిద్యను పొందుటకు అక్షతలు కూడ నీకు తెలిపితిని' అని 
చెప్పెను. మునివచనములు వినిన ఇంద్రుడు ఆనందముతో ' ఓ మహర్షి! 
అశ్వినీ కుమారులు మీయెడల చూపిన కృతజ్ఞతకు నా అహంకారము 
తాలగినది. వారి గురుభక్తి నాకెంతో ఆదర్శము' అని చెప్పెను. 


దధ్యంగుని పరోపకారము : 


ఇంద్రుడు నిర్మల హృదయుడాయెను. వృత్రుడు, శంబరుడు 
మున్నగు రాక్షసులదాడి నుండి తప్పించుకొనుటకు సహాయమునక్రై 


18 


దధ్యంగవి ఆశ్రయించెను, అతని ఉపదేశముననుసరించి ఇంద్రుడు 
కురుక్షేత్రము దగ్గర 'శర్యణ' అమజలాశయమునుండి దధ్యంగ మహర్షి 
యొక్క ఖండింపబడిన ఆళ్వశిరస్సును వెదకి పట్టుకొని దాని వలన అనేక 
ఆయుధములను మరియు దాని ఎముకనుండి వజ్రాయుధమును 
తయారుచేసి వానివలన శత్రువులను ఓడించెను. అశ్వినీ దేవతలకు 
బహ్మోపదేశము గావించిన మహర్షియొక్క అశ్వముఖము ఇంద్రునికి 
ఎంతగానో ఉపకరించెను. 


ఆదర్శము : 

వైదిక కథాస్రవంతిలో దధ్యంగుని పాత్రలోకములకెంతో 
ఆదర్శపప్రాయము. అపాత్రునికి విద్యాదానముచేయుట ఎంతమాత్రము 
తగదు. లోకకళ్యాణము లేదు సరికదా అపకారము కూడ జరుగును 
సమర్తుడగు శిష్యుడు ఆచార్యుని (ప్రతిష్టను ఇనుముడింపజేయును 
అశ్వినీకుమారులు యోగ్యులగు శిష్యులగుటచే ఇం ద్రునిశాపమునుండి 
గురువును రక్షించిరి. పశ్చాత్తాపమును మించిన ప్రాయశ్చిత్తములేదు. చేసిన 
తప్పు తెలుసుకొని సరిదిద్దుకొనుట మానవధర్మము. మహాత్ములు 
అపకారము చేసినవారికి అపకారము తలచక ఉపకారమే చేయుదురు. ఇట్టి 
వుహోన్నత ఆళయములు వునకు దధ్యంగుని చరితవువలన 
లభించుచున్నవి. 


ఓం శాంతిః శాంతిః శాంతిః 


ల! 


